టైప్‌ ట్యూట్‌, 41-1/8-134. 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 


https://madhirafamily.wordpress.com/ 


శ్రీ బహ్మ సూక్తమ్‌ 


. 01. ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాత్‌! 
| వి సీమతః సురుచో వేన ఆవః। 
స బుధ్నియా ఉపమా అస్య వివ్యాః। 
సతశ్చ యోనిమసతశ్చ వివః॥ 
02. పితా విరాజామృషభో రయీణామ్‌। 
అన్తరిక్షం విశ్వరూప ఆవివేశ। 
తమర్మైరభ్యర్బన్తి వత్సమ్‌। 
బహ్మ సన్తం బ్రహ్మణా వరయన్తః॥ 
03. బ్రహ్మ దేవానజనయత్‌। బ్రహ్మ విశ్వమిదం జగత్‌! 
బహ్మణః క్షత్రం నిర్మితమ్‌। బ్రహ్మ బాహ్మణ ఆత్మనా॥। 
04. అన్తరస్మిన్నిమే లోకాః అన్తర్విశ్వమిదం జగత్‌; 
బ హ్మైవ భూతానాం జ్యేష్టమ్‌। తేన కో౭ రత్రి స్పర్ధితుమ్‌॥ 


05. బ్రహ్మన దెవాస్త్రయస్రిగ్‌ంశత్‌; బహ్మన్నిన్ట ప్రజాపతీ। 
బ్రహ్మన్‌ హ విశ్వా భూతాని! నావీ వాన్తః సమాహితా॥ 


06. చతస ఆశాః పచరన్న్వగ్నయః। 
ఇమం నొ యజ్ఞం నయతు ప్రజానన। 
ఘృతం పిన్వన్నజరగ్‌ం సరన్‌ 
బ్రహ్మ సమిదృవత్యాహుతీనామ్‌॥ 


Kiron Type Institute 


Kiron Type Institute 2 


ల్‌ చి రష 
శ్రీ వురుషనూక్తీమ్‌ - భావార్థముతో - 
వేదమం త్రాలలో ప్రధానమైనది ఫురుషసూక్తమ్‌. 
(పురుషుడంటే భగవంతుడు. భగవంతుని మహత్వాన్ని కీర్తించే సూక్తం 


ఇది. దీన్ని పఠించడం వల్ల శుభం చేకూరుతుందని విశ్వసిస్తారు. పురుష 
సూక్తం బక పరిపూర్ణ శాస్త్రం 


శాంతి మంత్రం: హరిః ఓం॥ 
తచ్చం యో౭_రా వృణీమహే। గాతుం యజ్ఞాయ। 
గాతుం యజ్ఞపతయె। దైవీః స్వస్తిరస్తు నః 
స్వస్తిర్మాను షెభ్యః। ఊర్ధ్వం జిగాతు భేషజమ్‌। 
శం నో అస్తు ద్విపదే! శం చతుష్పదే। 

ఓం శాంతిః శాంతిః శాంతిః 


ఎవరు మంగళకరాన్ని అనుగ్రహిస్తారో ఆ భగవంతుని ప్రార్థిస్తాం. యజ్ఞం సవ్యంగా 
పరిసమాప్తమవ ప్రార్థిస్తాం. యజ్ఞం నిర్వర్తించేవారికై (ప్రార్థిస్తాం. మనకు దేవతలు 
శుభం చేయుగాక. మానవులందరికీ మేలు జరుగుగాక. _ చెట్టుచేమలు 
ఊర్థ్వముఖంగా పెరుగుగాక. మనవద్ద వసిస్తున్న ద్విపద జీవులకు మంగళకర 
మవుగాక. చతుష్పాద జీవులకు మేలు జరుగుగాక. 
ఈ పురుష సూక్తంలో రెండు స్యష్టులు చెప్పబడినవి! 
01.పూర్వ సృష్టి , ౦2. ఉత్తర సృష్టి. 
ముందుగా భగవంతుని మహిమ కీర్తింపబడుచున్నది। 


01. ఓం సహస శీర్నా పురుషు; సహస్రాక్షః సహస్రపాత్‌; 
ఆ ఆ 
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాజ్దులమ్‌॥ 
భగవంతుడు వేలాది తలలు గలవాడు. వేలాది కన్నులు గలవాడు. వేలాది 
పాదములు గలవాడు. - భూమండలం అంతటా వ్యాపించి అతిక్రమించివున్నాడు. 
పది అంగుళాలు (హదయంలో) అధిగమించి నిలిచాడు. 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


02 పురుష ఏవేదగ్‌ం సర్వమ్‌। యద్భూతం యచ్చ భవ్యమ్‌। 
| ఉతామృతత్వ స్యేశానః యదన్నే నా౭ తిరోహతి॥ 
[మునుపు ఏది ఉన్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. 
మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి అయినవాడూ ఆయనే. ఎందుకంటే 
ఆయనే ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించినవాడు కనుక. 
03. ఎతావానస్య మహిమా; అతో జ్యాయాగ్‌శ్చ పూరుషః 
పాదో౭ స్య విశ్వా భూతాని। త్రివాదన్యా౭ మృతం దివి॥ 
ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని (అగ్ని నుంటి పెరి, ఎతునుంలి చల్లదనం...) 
మహిమే. కాని ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్టుడు. (కానవస్తున్నవన్వీ) 
ఉద్భవమైనవన్నీ ఆయనలోని పావుభాగం మాత్రమె. మిగిలిన ఆయన ముప్పాతిక 
భాగం వినాశనంలేని గగనంలో ఉంది. 


“పూర్వ సృష్టి” గురించి తెలుసుకుందాం. భగవంతుడు 
తనను పపంచంగాను, అనేక పాణులగాను స్యష్టించుకున్నాడు. 


04. త్రివాదూర్ధ్వ ఉదైత్సురుషః। 
పాదో౬ స్యేహా౭ ౭ భవాత్పునః। 
తతో విష్వజ్‌ వ్యక్రామత్‌। సాశనానశనే అఖి॥ 


భగవంతుని ముప్పాతిక భాగం పైన (ఆకాశంలో) నెలకొని ఉంది. తక్కిన పావు 
భాగం యీ ప్రపంచంగా ఆవిర్భవించింది. తరువాత ఆయన వాణుల; 


జడపదార్దాలన్నిటిలో జొరబడి వ్యాపించాడు. 
05. తస్మాద్విరాడజాయత। విరాజో అధి ఫూరుషః। 

స జాతో అత్యరిచ్యత। పశ్చాద్భూమి మధథో పురః॥ 
ఆ ఆదిపురుషుని నుండి [బ్రహ్మాండం సముద్భవించింది. బ్రహ్మాడంతో పాటు 
(బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని 
సృజి(సృష్టించాడు. ఆ పిదప |పాణులకు శరీరాలను సృష్టించాడు. 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


“ఉత్తర సృష్టి” గురించి తెలుసుకుందాం. ఆ పాణులు 
జీవింప ఆహారంవంటి ఇతర పదార్హాలుగా పరిణమించాడు. 


"06. యత్పురుషేణ హవిషా! దేవా యజ్ఞమతన్వత। 
"|! వసంతో అస్యాం ౭ సీదాజ్యమ్‌! గ్రీష్మ ఇధృశ్ళరద్దవిః।। 
భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి... 


వసంతకాలం నెయ్యిగాను, (గీష్మకాలం వంట చెరుకుగాను, శరత్కాలం 
నైవేద్యంగాను అయినవి. 


07. సవ్వాన్యా౭౬సన్సరిధయః। త్రిః స్సప్త సమిధః కృతాః 

దేవా యద్యజ్ఞం తన్వానాః। ఆబధ్నన్ఫురుషం పశుమ్‌॥ 
ఈ యజ్ఞానికి పంచభూతాలు, రాత్రి, పగలు కలిసి; ఏడూ పరిధులైనవి. (21)ఇరవై 
ఒక్క తత్వాలు సమిధలు అయినాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి “బహ్మ ్‌ 
“హోమపశువుగా” కట్టారు. 

“యజ్ఞం” (ప్రారంభమవుతుంది 

౧8. తం యజ్ఞం బర్దిషి పొక్షన్న! పురుషం జాత మగ్రతః। 

తేన దేవా అయజంత। సాధ్యా బుషయశ్చ యే 
మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడైన బ్రహ్మ పై నీళ్ళు చల్లారు. తరువాత 
దేవతలూ, సాధ్యులూ, బుషులూ ఎవరెవరున్నారో (ఆ యావన్మంది) వారందరూ 
యాగాన్ని కొనసాగించారు. 
09. తస్మాద్యజ్ఞాత్సర్వహుతః। సంభృతం పృషదాజ్యమ్‌। 

పశూగ్‌,స్తాగ్‌,శ్చరై వాయవ్వాన్‌। అరణ్యానగ్రామ్యాశ్చ యే॥ 
[పపంచ యజ్ఞమైన ఆ యాగం నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించింది. 
పక్షులను; జింక, పులి వంటి వన్యమృగాలను, పశువువంటి సాధుమృగాలను 
[బహ్మ సృ(జిం)స్టించాడు. 
10. తన్మ్నాద్యజ్ఞాత్సర్వహుతః। బుచః నామాని జజిరే। 
లు లు 
ఛందాగ్‌ంసి జజ్ఞిరే తన్మాత। యజుస్తన్మా దజాయత॥ 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


|, పపంచ యజ్ఞమైన ఆ యాగంలో నుండి బుగ్వేద మంత్రాలూ, సామవేద 
(మంత్రాలూ ఉద్భవించాయి. గాయత్రీ ప్రభృత చంధస్సులూ ఉద్భవించాయి. 
దాని నుండే యజుర్వేదం సముదృవించింది. 

_ 11. తస్మాదశ్వా అజాయంత। యే కె చోభయాదతః। 


గావో హ జజ్జిరే తన్మాత్‌। తస్మాజ్ఞాతా అజావయః॥। 
అందులో నుండే గుర్రాలూ, రెండు వరుసల దంతాలు కలిగిన మృగాలూ 
ఉద్భవించాయి. అందులో నుండే పశువులూ, గొరెలూ, గేదెలూ కూడా 
ఉత్పన్నమైనవి. 
12. యత్పురుషం వ్యదధుః। కతిధా వ్యకల్పయ ౯(న్‌) 

ముఖం కిమస్య కౌ బాహూ! కావూరూ పాదావుచ్యేతే॥ 
[బహ్మను దేవతలు బలియిచ్చినప్పుడు ఆయనను ఏఏ రూపాలుగా చేశారు? 
ఆయన ముఖం ఏదిగా అయింది? చేతులుగా ఏది చెప్పబడింది? తొడలుగా, 
పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి? 
18. బాహ్మణో= స్య ముఖమాసీత్‌। బాహూ రాజన్యః కృతః; 

ఊరూ తదస్య యద్వైశ్యః పద్బ్యాగ్‌ం శూద్రో అజాయత॥। 
ఆయన ముఖం [బాహ్మణుడిగా అయింది. చేతులు క్షత్రియుడిగా అయింది. 
ఆయన తొడలు వైశ్యునిగా అయింది. ఆయన వాదాల నుండి శూద్రుడు 
ఉద్భవించాడు. 

14. చంద్రమా మనసో జాతః। చక్షోః స్ఫూర్యో అజాయత। 
ముఖాదింద్ర శ్వాగ్నిశ్ళ! వాణాద్వాయు రజాయత।॥। 
మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కంటి నుండి సూర్యుడు; ముఖం 
నుండి ఇంద్రుడు, అగ్ని ఉద్భవించారు. [పాణం నుండి వాయువు ఉత్సన్నమైనాడు. 

15. నాభ్యా ఆసీదంతరిక్షమ్‌। శ్రీర్నోద్యౌః సమవర్తత। 
పద్భ్యాం భూమిర్దిశః (కోత్రాత్‌ తథా లోకాగ్‌ం అకల్పయన్‌॥ 


Kiron Type Institute 


ణ్‌ 


0 


క నాభీ నుండి అంతరిక్షం ఉద్భవించింది. శిరస్సు నుండి స్వర్ణం సముద్భవించింది. 
"పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్నమైనాయి. అట్లే సమస్త 
స లోకాలు ఉద్భవించాయి. 


16.వేదాహమేతం పురుషం మహాంతమ్‌। 
ఆదిత్యవర్ణం తమసస్తు పారే। 
సర్వాణి రూపాణి విచిత్య ధీరః। 
నామాని కృత్వా౭ భివదన్‌ యదాస్తే 
సమస్త రూపాలను సృష్టించి, పేర్లనూ కూర్చి ఏ భగవంతుడు కియాశీలుడై ఉన్నాడో 
అట్టి (రెండవ పంక్తి అర్ధం) మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశించేవాడూ, 
అంధకారానికి సుదూరుడూ అయిన భగవంతుని నేను తెలుసుకున్నాను. (మొదటి 
పంక్తి అర్ధం) 
భగవంతుని తెలుసుకున్నందున, పొందినందున - ఏం లభిస్తుంది? 
17.ధాతా పురస్తాద్యముదాజహార। 
శక్రః ప్రవిద్వాన్‌ ప్రదిశ శ్చతస్రః 
తమేవం విద్వా నమృత ఇహ భవతి। 
నా౭న్యః పంథా అయనాయ విద్యతే।॥ 
ఎ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు నాలుగు 


దిశలలో యావత్తు చక్కగా చూశాడో, ఆయనను యిలా (గ్రహించినవాడు ఇక్కదే, 
అంటే యీ జన్మలోనే ముక్తుడవుతాడు. మోక్షానికి మరో మార్గం లేదు. 


ja యజ్ఞన యజ్ఞ మయజంత దేవాః 
తాని ధర్మాణి పథమాన్యాసన్‌। 
తే హ నాకం మహిమానః సచంతే। 
యత్ర పూర్వే నాధ్యాస్సంతి దేవాః 


Kiron Type Institute 7 


Kiron Type Institute 


కరణ టెఐ ఇనసట్యూట 


slags యూ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమ 


ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి 
ఆరాధించిన సాధ్యులూ, దేవతలూ వసిస్తూన్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు 
ఆ ఉన్నత లోకాన్ని వొప్పించుకుంటారు. 
ఇంతవరకూ చూసిన 18 మంతాలతో పురుషసూక్తం పూర్తవుతుంది. కాని 
దక్షాణాదిలో సామాన్యంగా ఫపురుషసూతక్తాన్ని ఉత్తర నారాయణం, నారాయణ 
సూక్తం, విష్ణు సూక్తాల మొదటి మంతంతో కలిపే పారాయణ చేస్తారు. 
అందుచేత వాటిని పొరదుపరుస్తున్నాను. 
ఉత్తర నారాయణ భాగం ఫురుషసూక్త భావాన్నిక్తుప్తంగా తెలుఫుతుంది. 
01. అద్భ గ్ర సంభూతః పృథివ్యై రనాచ్చ! 
విశ్వకర్మణః సమవర్తతాధి। 
తస్య త్వష్టా విదధ ద్రూపమేతి। 
తత్పురుషస్య విశ్వమాజా న మగ! 
నీటి నుండి, భూసారాంశము నుండి పపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని 
సృష్టించిన భగవంతుని నుండి శేష్టుడైన [బహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ 
బ్రహ్మ (14 లోకాలు నిండిన) రూపాన్ని చక్కదిద్ది దాన్లో వ్యాపించివున్నాడు. బ్రహ్మ 
యొక్క యీ ప్రపంచ రూపు సృష్టి ఆదిలో ఉధ్భవించింది. 
02. వేదాహమేతం పురుషం మహాంతమ్‌; 
ఆదిత్యవర్ణం తమసః పరసాత్‌। 
తమెవం విద్వానమృత ఇహ భవతి। 
నాన్యః పంథా విద్యతే£[యనాయ। 
మహిమాన్వితుడూ, సూర్యునిలా పకాశమానుడూ, అంధకారానికి సుదూరుడూ 
అయిన భగవంతుని నేను ఎరుగుదును. ఆయనను యిలా (తెలుసుకునినవాడు) 
[(గహించినవాడు ఇక్కడే అంటే యీ జన్మలోనే ముక్తుడవుతాడు. (ముక్తికి) మోక్షానికి 
మరో దారి లేదు. 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


3) జక వ్యక్తి ముక్తిని, భగవంతుని ఎందుకు ఆకాంక్షించాలి? 
03. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః। 
స్ట అజాయమానో బహుధా విజాయతే। 
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్‌। 
తురివినొం. పద మిచ్చంతి వేధసః॥। 
భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై (వరలుతున్నాడు) తిరుగుతున్నాడు. 
జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలతో ఉద్భవిస్తున్నాడు. ఆయన 
నిజస్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మ వంటి వారు సైతం 
మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు. 
04. యో దేవెభ్య ఆతపతి। యో దేవానాం పురోహితః। 
పూర్వో యో దేవెభ్యో జాతః। నమో రుచాయ బాహ్మయే॥ 
ఎవరు చెవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో; దేవతల గురువుగా 
భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుదైన 
భగవంతునికి నమస్కారము. 
05. రుచం బ్రాహ్మం జనయంతః। దేవా అగ్రే తద[బువ ౯(న) 
యస్‌త్రైవం బ్రాహ్మణో విద్వాత్‌। తస్య దేవా అసన్‌ వశే॥ 
భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు ఆదిలో దానిని గురించి 


యిలా అన్నారు. “భగవంతుణ్ణి అన్వేషించేవారు ఎవరైనప్పటికీ ఇలా 
తెలసుకున్నాడంటే అతడికి దేవతలు వశవర్తులై ఉంటారు.” 


06. హ్రశ్చ తే లక్ష్మీశ్ళ పత్‌,న్వా। అహోరాత్రే పార్శ్వ! 
నక్షత్రాణి రూపము! అశ్వినౌ వ్యాత్తమ్‌। 
(లజ్ఞాస్వరూపిణియెన)సిగ్గుతో ఉన్న (హ్రీఖూదేవి, సిరులకు (ఆలవాలమైన) నెలవైన 


లక్ష్మీదేవి స అర్జాంగినులు. (రేయింబవళ్ళు పార్ఫాలు) రాత్రి, పగలు అనే 


Kiron Type Institute ర 


Kiron Type Institute 


కిరణ్‌ యై ఇనగ్లి టూ 7] 


5 కాలము నీలో రెండు భాగాలు. నక్షత్రాలు న్‌ దివ్య రూపం. కూరా రారా శ 
“| (వికసిత వదనం) చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం. 


న 07. ఇష్టం మనివాణ। అముం మనిషాణ। సర్వం మనిషాణ॥ 


ఓం భగవంతుడా! మేం కోరుకున్న దానిని ప్రనాదించి కరుణించు. ఈ పపంచ 
సుఖాన్ని ఇచ్చి మమ్ము కరుణించు. ఇహపరాలలో సమస్తాన్ని ప్రనాదించి 
కరుణించు. 


జీవితాన్ని జక మహాయజ్ఞంగా, యాగంగా వేదకాల బుషులు 
పరిగణించారు. ఆ యజ్ఞం సదా చక్కగా జరగడానికైన పార్థనామంత్రం 
ఇది. సృజింపబడిన' సమస్తమూ యజ్ఞ వస్తువే. "వాట్‌ జీ ప్రేతిదాని 
మంగళంకోసం యీ 'రువాతు “మంతం ప్రార్థిస్తుంది. 


08. ఓమ్‌ తచ్చంయోరావృణీమహే। గాతుం యజ్ఞాయ। 
గాతుం యజ్ఞపతయే। దైవీ స్వస్తిరస్తు నః 
ఎవరు మంగళకరాన్ని అనుగ్రహిస్తారో ఆ భగవంతుని ప్రార్థిస్తాం. యజ్ఞం సవ్యంగా 


పరిసమాప్తమవ్వాలని ప్రార్థిస్తాం. యజ్ఞం నిర్వర్తించేవారికై ప్రార్థిస్తాం. మనకు 
దేవతలు శుభం చేయుదురుగాక. 


09. స్వస్తిర్మాను షెభ్యః। ఊర్ద్వం జిగాతు భేషజమ్‌। 
శం నో అస్తు ద్విపదే! శం చతుషషదే॥ 
మానవులందరిలో మంచితనం ప్రబలంగా ఉందునుగాక. చెట్టుచేమలు 


ఊర్థ్వముఖంగా పెరుగుగాక. మన వద్ద వసిస్తున్న ద్విపద బీవులకు వుండక 
మవుగాక. చతుష్పాద జీవులకు మేలు జరుగుగాక! 


ఓం శాంతి శాంతి శ్నాంతిః8॥ హరిః ఓమ్‌ ॥ 
శరీరానికి, మనసుకు, ఆత్మకు శాంతి కలుగుగాక. 
-- ఇతి శ్రీ పురుషసూక్తం సంపూర్ణమ్‌ లాలా. 


Kiron Type Institute 10 


Kiron Type Institute 


భాగ్య సూక్తమ్‌ 
“01. ఓం ప్రాతరగ్నిం |ప్రాతరిన్దగ్‌ం హావామహే ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్వినా। 
వాతర్భగం పూషణం బహ్మణస్పతిం వాతన్ఫ్సోమముత రుద్రగ్‌ం మహువేమ॥ 


02. వాతర్జితం భగముగ్రగ్‌ం పానము వయుర పుత్రమదితేర్యో విధరా। 
ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్రాజా చిద్యం భగం భక్షిత్యాహ।। 


03. భగప్రణేతర్భగ సత్యరాధో భగేమాం ధియముదవ దదన్నః। 
భగ ప్రణో జనయ గోభిరశ్వైర్భగ ప్రన్ఫభిర్భవన్తన్స్యామ।। 
04. ఉతేదానీం భగవన్తస్వామోత ప్రపిత్వ ఉత మధ్యే అహ్నామ్‌। 
ఉతోదితా మఘవన్ఫూూర్యస్య వయం దేవానాగ్‌ం సుమతౌ స్వామ॥॥ 
05. భగ ఏవ భగవాగ్‌ం అస్తు దేవాస్తేన వయం భగవన్తస్సా్యమ। 
తం త్వా భగ సర్వ ఇజ్లోహవీమి స నో భగ పుర ఏతా భవేహ॥ 
06. సమధ్వరాయోషసో నమన్త దధిక్రావేవ శుచయే పదాయ। 
అర్వాచీనం వసువిదం భగం నో రథమివా౭_ శ్వా వాజిన ఆవహన్లు॥ 
07. అశ్వావతీర్లోమతీర్న ఉషాసో వీరవతీస్సదముచ్చన్తు భద్రాః। 
ఘృతం దుహానా విశ్వతః ప్రపీనా యూయం పాత స్వస్తిభిస్సదా నః॥ 


08. యో మా౭_గ్నే భాగినగ్‌ం సన్తమథాభాగం చికీబుషతి। 
అభాగమగ్నే తం కురు మామగ్నే భాగినం కురు॥ 


-- ఓం శాంతిః శాంతిః శాంతి; -- 


Kiron Type Institute 11 


Kiron Type Institute 


UT 
A 
Ww | 


|| స | యనం... mM 
ఇ క లా. % లా. లి 
4 నీ 3 లలో ఖీ (1 ‘ ఇ రా శో ' y ty 
JN EE. Re... స మ 0449696, 992 9921430). 


